- జి.వి.శ్రీనివాస్‌, 7702455559 


“విజయాల తీరం చేరేవరకు ఈ ఎదురీత తప్పదు” అనుకున్నారు 
చిన విజయరామరాజు. అంతటా నిశ్శబ్ధంగా ఉంది. దూరాన నక్కల 
ఊళలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో మినుకు మినుకుమంటున్న 
తారలు మనసులో ఎక్కడో ఉన్న ఆశలా మెరుస్తున్నాయి. గవాక్షం 
నుంచి బయటకు చూస్తున్న చిన విజయరామరాజు ప్రభువులకు 
జరిగిన విషయాలు కనిపించసాగాయి. 


“రాజాధిరాజా, విజయనగర సామ్రాజ్య తిలక శ్రీశ్రీశ్రీ చిన 
విజయ రామరాజు ప్రభువులకు జయం జయం.” 

లోపలకి వస్తూనే వంగి వంగి దండాలు పెడుతున్న దివాన్‌. 
సేనాధిపతులను చూస్తూ చిరునవ్వుతో ఆసనాలు చూపించారు 
విజయనగర ప్రభువులు చిన విజయరామరాజు. 

“ప్రభు, మన విజయనగర చుట్టూ పక్కల ఉన్న జమీందారిలన్నీ 
మన వశం అయ్యాయి. పితూరిలు అణచివేసి మనం ఊపిరి పీల్చు 
కొనే సమయంలో మరొక ఉపద్రవం ముంచుకు వస్తోంది ప్రభు 
వినయంగా చేతులు జోడించి చెప్పాడు దివాన్‌. 

“ఏమిటా ఉపద్రవం?” సాలోచనగా అడిగారు ప్రభువు. 

“తమ తండ్రిగారయిన టశ్రీశీశీ ఆనంద గజపతుల మరణా 
నంతరం బాలురు అయిన తమని సింహాసనం కూర్చోబెట్టి రాజ్య 
వ్యవహారాలు నడిపి, తమరికి యుక్తవయస్సు రాగానే దివాన్‌ పదవి 
కోల్పోయినవారు కుంఫిని వారి పక్కన చేరి మన పైకి ఊసి 
గొల్పుతున్నారు. అసలే విభజించు, పాలించు సూత్రధారులు ఆ 
కుంఫిని తెల్లవాళ్లు. మనపై ఏదో కుట్ర పన్నుతున్నారని మాకందిన 
రహస్య సమాచారం ప్రభూ దీర్భ చర్చల అనంతరం కొలువు 
చాలించి, భారమైన మనసులతో అందరూ సెలవు తీసుకున్నారు. 


“ప్రపంచాన్ని శాసిస్తున్న ఆంగ్ల ప్రభుత్వ తరుపున కుంపిణి వారు 
విజయనగరం (ప్రభువులు చిన విజయరామరాజు గారికి చేస్తున్న 
తాఖీదు. తమరు ప్రస్తుతం చెల్లిస్తున్న కప్పం తమ ఆదాయని కంటే 
చాలా తక్కువుగా ఉంది. కావున పెరిగిన మీ ఆదాయం ప్రకారం 
లెక్కవేయ్యగా మీరు మాకు ఎనిమిది లక్షల పేష్మాస్‌ బకాయిలను 
వెంటనే చెల్లించవలిసిందిగా ఆజ్ఞాపిస్తున్నాము. మరియు మీరు మీ 
యొక్క సైనిక బలగాన్ని సగంనకు పైగా తగ్గించుకోవలసిందిగా 
ఆజ్ఞాపిస్తున్నాము. మీకు ఎప్పుడైనా సైన్య సహకారం అవసరమయితే 
కుంఫిని సైన్యం వచ్చి మీకు సహాయం చేయును. పన్ను చెల్లిస్తూ, 
సైనిక సంపత్తి తగ్గించుకోవలెను. లేనిచో పర్యవసానాలు తీవ్రంగా 
ఉండునని హెచ్చరిస్తున్నాము.” 

చేతిలో ఉన్న లేఖను నేలకేసి కొట్టారు చిన విజయరామరాజు. 

“ఎంత ధైర్యం మనం బకాయి ఉన్నామని అంటారా? మన 
సేనను తగ్గించుకోమంటారా?” ప్రభువులు ఆగ్రహంతో ఊగి 
పోసాగారు. 

“మనం ఎవరికి ఏ బకాయి లేము కదా. సర్మారు వారికి 
కట్టవలసిన కప్పం ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నాము. కానీ 
ఇప్పుడిలా వారు తాఖీదు ఇవ్వడం వారి నీచ స్వభావానికి నిదర్శనం” 
“ప్రభూ! నిజానికి కుంఫిని వారే మనకు మూడు లక్షల రూపాయిలు 
హాసిల్‌ బకాయి ఉన్నారు. ముందు వారి బకాయిని చెల్లించమని 
ఒత్తిడి తెద్దాము. మన స్వంత సైనిక సంపత్తి మనకు అవసరం అని 
గట్టిగానే తెలియజేద్దాము” 

దివాన్‌ మాటలకు తలపరికించి ఆలోచనలో పడ్డారు చిన 
విజయరామ రాజు ప్రభువులు. 

వర్షాభావ కారణంగా పంటలు సరిగ్గా పండక పన్నుల రాబడి 
పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలను పీడించి పన్నులు వసూలు 
చెయ్యడం మనోభీష్టానికి వ్యతిరేకమని పన్నుల భారం వద్దని 


విశాఖ సంస్కృతి | మే | 2023 


ఆదేశించడం వలన ఖాజానా పలచబడి 
"పోయింది. 

అందుకే చెన్నపట్నంలో ఉన్న తమ 
వకీలు ద్వారా కుంఫిని గవర్నర్‌తో చర్చలు 
సాగించారు. లెక్కలు చూపారు. కాని 
ఫలితం లేకపోయింది. 

1793 జూలై నెల 

“దివాస్‌ గారు, చెన్నపట్నం గవర్నర్‌ సర్‌ 
చార్లెస్‌ ఒక్లే వద్దనుండి బకాయి నిమిత్తం 
మన కోటను స్వాధీనం చేసుకోమని జాబు 
రాబోతుందని తెలిసింది. రాణి వాసం 
ప్రీలను, పసివాండ్లనూ పద్మనాభంలో ఉంచి 
రక్షణగా కొంతమంది సైనికులను 
నియమించండి.” 

“ప్రభూ! ఏమిటీ గడ్డు పరీక్ష? మన కోట 
ను విడిచి ఎక్కడో తలదాచుకోవడమా?” 
బాధగా అన్నారు దివా గారు. 

“మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. 
బకాయి ఇవ్వలేదని లోకులలో నిందపడే 
కంటే కోటను బకాయి కింద ఉంచి, 
నాలుగయిదు మాసంలలో ఎలా అయినా 
బకాయి తీర్చి, మరలా గౌరవంగా మన 
కోటలో అడుగు పెడదాము” స్థిరంగా 
పలికింది ప్రభువుల స్వరం. 1793 ఆగస్ట్‌ 
రెండవ తేదినాడు కోటను కుంఫిని వారు 
ఆక్రమించారు. అప్పటికే రాణివాసం అంతా 
పద్మనాభంలో సురక్షితంగా ఉంచబడ్డారు. 

సకల సైన్యంతో కోటలో అడుగుపెట్టిన 
కుంఫిని అధికారి ఠీవిగా ఆసనంపై 
కూర్చొని “విజయరామరాజా! తమరు 
చెన్నపట్నం పోయి అక్కడ గవర్నర్‌ దొర 
వారిని కలుసుకొని వ్యవహారం పూర్తి 
చేసుకోవలసిందిగా ఆదేశం వచ్చింది” 
దర్పం కుంఫిని అధికారి మాటలలో. 
“మేము, మా బలగంతో అక్కడకు వెళ్ళాలి 
అంటే నాలుగు లక్షల రూపాయిలు ఖర్చు 
అవుతాయి. ఆ ధనం మావద్ద ఉంటే మీరు 
మాపై రుద్దిన బకాయినే చెల్లించే వారం” 

“మీరు ప్రయాణ సన్నాహాలలో 
చేసుకోండి. మీ చెన్నపట్నం ప్రయాణ 
మజీలలో ఖర్చులు కుంఫీని వారే 
సమకూర్చేదరు. ముప్పైది వేల రూపాయిలు 
ఈ క్షణమే సిబ్బంది ఖర్చుల నిమిత్తం 
మంజూరు చేస్తున్నాము” అధికారి సైగ 
నందుకొని పైకం సిద్ధం చెయ్యబడింది. 
కుంఫిని వారికి కోటను అప్పగించి, 

విశాఖ సంస్కృతి | మే | 2023 


సింహాచలం దగ్గర డేరాలు వేసి, 
మజిలీ చేసి, కొద్ది దినములు విశ్రాంతి 
తీసుకుంటున్నారు (ప్రభువులు. 


తొలి 


“చూస్తూ ఉంటే మీ రాజు గారికి 
చెన్నపట్నం పోవడం ఇష్టం లేకున్నట్లు 
ఉంది. సింహాచలంలోనే ఆగిపోయారు. 
నీవు పోయి తక్షణమే చెన్నపట్నం మార్గం 
పట్టించాలి” ఆదేశించాడు కుంఫిని దొర. 

పచ్చని చెట్లతో ఉన్నతంగా నిలిచి నీడ 
నిస్తున్న గిరుల నడుమ, విశాలమైన తోటలో 
గుడారాలు వేసుకొని మజిలీ చేసిన విజయ 
రామరాజా వారిని కలవడానికి దొర ఆదేశం 
ప్రకారం సింహాచలం వచ్చిన రామజోగి 
పంతులు “ (ప్రభువులకు (ప్రణామాలు. మా 
దొరవారి ఆదేశం (ప్రకారం తమరు 
చెన్నపట్నం పయన మవ్వాలి అని మనవి 
చేసుకుంటున్నాను”. 

“మా బిడ్డ నారాయణబాబును కన్ను 
లారా చూసి చాలా దినములు అయ్యింది. 
ఒకసారి చూసి, ఆతర్వాత పయనం 
అవుదుము”. ఆ మాట అంటున్నప్పుడు 
రాజా వారి స్వరం కాస్తా బొంగురు 
పోయింది. 

“మా దొరవారు క్షణామాలస్యమయిన 
మన్నింపరు. తమరు తక్షణమే ఇక్కడి మజిలీ 
ఎత్తివేసి చెన్నపట్నం పయనమవ్వాలి” కాస్తా 
కటువుగా పలికాడు రామజోగి. 


చేస్తూ బ్రతికి, ఇప్పుడు కుంఫీని పంచన 
చేరిన వంచకుడు వీడు. వీడి తల తీసి 
వేయండి” ఆజ్ఞాపించారు. 
కత్తులు దూస్తున్న అంగరక్షకులను 
వారిస్తూ “ప్రభూ! శాంతమూర్తి అయిన 
మీరు దూతను మన్నించి వదిలేయమని 
మనవి” నమ్మినబంటు విజయగోపాలరాజు 
విన్నపం మన్నించి ప్రాణాభిక్ష పెట్టారు. 
బతుకుజీవుడా అనుకొంటూ కాళ్ళకు 
బుద్ది చెప్పాడు రామజోగి పంతులు. 
“మేము పద్మనాభం వెళ్ళి మా 
నారాయణబాబుతో కొంతకాలం గడిపి 
వస్తాము. అందరూ అక్కడకే పయనం 
కండు” ప్రభువుల శాంతవచనాలతో 
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
పద్మనాభంలో రెండు నెలల కాలం ఇట్టే 
గడిచి పోయింది. 


1794 మే నెల 29వ తేదీ “ఇక్కడి 
కుంఫీని దొర చెన్నపట్నం గవర్నరు గారికి 
మన గురించే ఏదో జాబు రాశాడట. అక్కడ 
నుండి ఏ జవాబు వచ్చిందో తెలియలేదు 
గానీ కల్నల్‌ పెండర్లస్ట్‌ రెండు పటాలాల 
సేనతో భీమునిపట్నం దగ్గర విడిది చేశాడు 
ప్రభూ. మన మీదకు యుద్ధ సన్నాహాలు 
అనుకుంటా” గోపాలరాజు మాట విని 
దీర్జాలోచనలో పడ్డారు ప్రభువులు. 

అక్కడే ఆడుకుంటున్న తొమ్మిది 
సంవత్సరాల కుమారుడు నారాయణ 
బాబును పిలిచి, ఒడిలో కూర్చోండబెట్టుకొని 
“నాయనా ! అన్నీ రోజులు మనవి కావు. ఈ 
విధి నాటకంలో ఎప్పుడు ఏమవునో 
తెలియదు. మీరు, మీ తల్లిగారు కాకర్ల్షపూడి 
బాపిరాజు తోడుతో ఇక్కడనుండి పయనం 
కండు. విజయం లభిస్తే మరలా కలుసు 
కుందాము. వీరస్వర్గమే అయితే ఇదే 
కడసారి చూపు” కన్నుల చివరనుండి 
తెలియకుండానే చిరు ప్రవాహం 
మొదలయ్యింది రాజావారిలో. చుట్టూ ఉన్న 
వారందరూ హృదయభారంతో చెమ్మగిల్లిన 
కళ్లను తుడుచుకో సాగారు. (స్తీలను, 
పిల్లలను దాటి వేయించిన మూడవ 
దినమున యుద్ధం ప్రకటించాడు కల్నల్‌. 

“అన్యాయంగా మన కోటను స్వాధీనం 


సర్రున కోపం దూసుకువచ్చిన చక్రాన్ని తిరిగి మనపై మన 'గడ్గపై 
ప్రభువులు “ ఇన్నాళ్ళు మన దగ్గర కొలువు ాద్దం చెయ్యబోతున్న ఆ పరదేశి 
ధి 


= చ: 


మూకలను తరిమి తరిమి కొడదాము. విజయం మనదే” అంటూ 
వెంట ఉన్న సేనలో కదనోత్సాహం వెల్లువెత్తించారు ప్రభువులు. 

చుట్టూ పక్కల జమీందార్లకు విషయం తెలిసి, తమ తమ 
బలగాలతో వచ్చి రాజావారికి అండగా నిలబడ్డారు. రేపు ఉదయమే 
యుద్ధం అని తెలియగానే పక్కా వ్యూహారచన చేసి, ఎంతవేగంగా 
కుంఫీని సేన కుత్తికులు తమ కరవాలానికి బలితీసుకోవడానికి 
యుద్దోత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. కానీ సొమ్ములకు ఆశ పడిన 
నమ్మక ద్రోహులు ఇక్కడి విషయాలు అన్నీ తెలిపి, మరుసటిరోజు 
ఉదయం కల్నల్‌ 'పెండర్లస్ట్‌ సేనను పద్మనాభం దండెత్తిరావద్దని, 
విజయనగరం సేన ప్రతాపం ముందు ఆగలేరని, ఇప్పుడు వస్తే 
ఓటమి ఖాయమని తెలిపారు. జిత్తులమారి కుంఫినీవారు తమ 
యుద్ధ ప్రయత్నం వాయిదా వేశారు. 

“ప్రభూ! నిన్ననే యుద్దానికి వస్తారనుకున్న కుంఫినీ సేన నేడు 
కూడా రాలేదు. బహుశా యుద్ధ విరమణ చేసివుంటారా?” 

“వారిని నమ్మరాదు. ఏమయిననూ జాగరూకతతో ఉండండి” 
దీర్హ దృష్టితో చెప్పారు ప్రభువులు. 

“మనసైన్యం, మన జమిందార్ల సైనాన్ని చూసి, మన ప్రతాపాలు 
తెలిసివెనుకడుగు వేసి ఉంటారు” అన్నారొకరు. 

ఒక్కసారిగా అందరూ తేలికపడిన మనసులతో, అంతవరకు 
ఉన్న యుద్ద ఉద్రేకాలను నవ్వులతో తగ్గించుకుంటూ విశ్రాంతి 
తీసుకోసాగారు. 

ఆరోజు 1794 జూలై 10వ తేదీ రాత్రి... 

రెండో రూము వరకు అప్రమత్తంగా ఉన్న అందరూ అప్పుడే 
ఆదమరిచి నిద్రపోతున్నారు. 


“ఆంగ్లేయులు వెనుకడుగు వేశారంటే నమ్మబుద్ది కావడం లేదు. 
ఏదో పన్నాగం పన్నే ఉంటారు. ఏమిటది?” 
గత ఆలోచనలతో కాస్తా శిరోభారం కాగా గవాక్షం నుండి 


చూపులను తిప్పుకొంటుండగా వచ్చిన ఆవులింతలతో శయ్యపై 
మేనువాల్సి, కనులు మూసుకున్నారు ప్రభువులు. రేయి మూడో 
రూములో ఎవరో పిలిచినట్టు అనిపించడంతో కళ్లు విప్పి చూశారు. 


ఎదురుగా విన్నకోట నరసింగరావు పంతులు చెమటలు 
కక్కుకుంటూ కనిపించాడు. 

“ప్రభూ! కల్నల్‌ 'ఫెండర్గస్ట్‌ పటాలంతో దిగి ఉన్నాడు” 
ఆందోళనతో చెప్పాడు. 

“ఏమిటి?” 

తక్షణం దంతధావనం చేసుకుని యుద్దానికి సిద్దమయ్యారు 
ప్రభువులు. 

సమాచారం తెలిసిన ముఖ్యులందరూ ప్రభు చెంత నిలిచారు. 

“పిరికిపందలు. నిన్ననే వారు వచ్చి ఉంటే మన ప్రతాపం 
తెలిసేది. రాత్రుళ్లు పోరు చేయకూడదు అన్న యుద్ధ నీతి కూడా 
పాటించని నీచులు. పదండి కత్తికో ముక్కగా నరుకుదాము” 
ప్రభువుల సింహధ్వని అక్కడున్న అందరి ఒళ్లు గగుర్పాటుకు 
గురిచేసింది. 

ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రంగడి ఆజ్ఞ అయ్యింది. ఇళ్లకు 
వస్తామో, రామో తెలియదు. అందువల్ల తెగించి పోరాటము 
చేద్దాము” 

“ప్రభూ! మన సేన అంతా సిద్ధంగా లేదు. చాలామంది 
ఆరుబయటకు వెళ్లారు. కొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు” 

“ఈ కోలాహలానికి వారే వస్తారు. మన సేనలోనే నమ్మక 
ద్రోహులు ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారమే ఆ కల్నల్‌ను 
ఇక్కడకు ఈ సమయంలో రప్పించింది. ఇన్ని దినములు మన ఉప్పు 
తిన్నారు. విశ్వాసం ఉంటే మనతో వస్తారు. లేదంటే వారి ఇష్టానికే 
వదిలేయండి” (ప్రభువులకు మాటలకు అందరూ మౌనంగా 
తలలూపారు. 

“మరొక్క మాట ఈ యుద్ధ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. 


విశాఖ సంస్కృతి | మే | 2023 


మీలో ఎవరికయినా ఇండ్ల మీద ఆశ ఉంటే ఇప్పుడే తొలిగిపోండి “ 

అక్కడున్న పూసపాటి విజయగోపాలరాజు, 
సర్భరాజు, దాట్ల అప్పలరాజు, రావు జోగయ్య మొదలయిన వారు 
ఒక్కసారిగా “ ప్రభూ! ఇటువంటి మాటల కంటే మా కంఠాలను 
ఖండించ ప్రార్థన. మీ నీడలో ఇంతవరకూ హాయిగా (బ్రతికాము. 
ఇప్పుడు ప్రాణాలే ముఖ్యం అనుకుని పారిపోయే భీరులము కాము 
మేము. చావైనా, బ్రతుకైనా మీతోనే” అంటూ శపధం చేశారు. 

“ప్రభూ, తమరు మా సేన వెనక ఉండండి. మీకు రక్షణగా 
మేము మీ ఉంటాము” వ్యూహం చెప్పబోయాడు గోపాలరాజు. 

“లేదు, మేమే ముందు ఉంటాము. ఆ నీచుల కుత్తుకలు నా 
కరవాలనికి బలి కావాల్సిందే. మాకు ప్రాణాలపై తీపి లేదు. ఆ 
జిత్తుల నక్క పరదేశీలను హతమార్చందే నా రక్తం చల్లారదు” 
చేతిలో ఉన్న కరవాలన్ని పైకెత్తుతూ ఆవేశంగా ఉరిమారు 
ప్రభువులు. 

కదనరంగం ఆ మసక చీకట్లో ముసుగు వేసుకున్న మృత్యువులా 
ఉంది. 

ఒక్కసారిగా విరుచుకు పడింది కుంఫీని పటాలం. అంతకంటే 
మెరుపు వేగంతో రాజావారి సైన్యం పోరాడసాగింది. అక్కడక్కడ 
దివిటీలు వెలిగించి ఉంచారు. ఆ వెలుగులో యుద్ధంలో ముందుండి 
కత్తి దూస్తున్న విజయరామరాజు నెత్తురు పూసుకున్న రుద్రుడిలా 
కనిపిస్తున్నారు. కంటికి కనబడటమే ఆలస్యం.. రాజావారి కత్తి 
శత్రువుల తలలను దేహాలపైనుంచి వేరు చేస్తోంది. విజయనగర 
సేన పరాక్రమం ముందు కుంఫిని వారు నిలబడలేకపోతున్నారు. 
ఈ కోలాహలనికి అప్రమత్తులైన విజయనగర సైనికులు అలలు 
అలలుగా వచ్చి యుద్ధరంగంలో పోరాడసాగారు. 

దాట్ల అప్పలరాజు తన వద్ద నున్న వేట తుపాకితో పటాలంపై 
విరుచుకుపడ్డాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని (గ్రహించిన 
కల్నర్‌ పెండర్గస్ట్‌ “ఫైర్‌” అంటూ అరిచాడు. 

నిప్పురవ్వలు చిమ్ముకుంటూ తుపాకి గర్జించింది. రాజావారి చేతి 
మీద గుండు గాయం చేసింది. 

రక్తం కారుతున్ననూ లెక్క చెయ్యక కత్తి ఎత్తి, తరిమి తరిమి ఆ 
తుపాకి పట్టుకున్న వాడి తల నరికారు విజయరామరాజు. 

ఒక్కసారిగా కళ్ళు భయంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి 
కుంఫిని సేనకు. 

“ఫైర్‌ “ మరోసారి ఉరిమాడు కల్పల్‌ . 

కంటికి కనిపించని వేగంతో కరవాలం తిప్పుతూ శత్రువులను 
చీల్చుతున్న రామరాజు గుండెలను తాకాయి తుపాకి గుళ్ళు. 

ఒక్కసారిగా వెనక్కి తూలి, అడుగులు తడబడుతున్నా ఎత్తిన కత్తి 
దించని వీరుని చూసి “ నేను ఎంతోమంది యోధులను చూశాను. 
కానీ విజయరామరాజు వంటి గుండె ధైర్యం వారిని ఇంతకు 
ముందు చూడనేలేదు” విస్మయంతో అన్నాడు కల్నల్‌ పెండర్లస్ట్‌. 

ఎలా అయినా శత్రువులను సంహరించాలి అన్న దృఢ 
సంకల్పంతో నెత్తురు ధారకడుతున్న అడుగులు ముందుకు వేస్తున్న 
రాజావారి రెండు తొడలలో నిప్పులు చిమ్ముతూ వచ్చిన గుళ్ళు 
గుచ్చుకుపోయాయి. అయిననూ సడలని సంకల్పంతో దూసుకు 


వత్సవాయి 


వస్తున్న విజయరామరాజును చూస్తూ “ ఇతన్ని మరొక్క అడుగు 
వేయించామా మన పని హతం. ఫైర్‌” అరిచాడు కల్నల్‌ పెండర్లస్ట్‌. 

గుండెల్లోనికి దూసుకుపోయిన తూటాల వరుస ఆ వీరుని 
వూపిరిని తీయసాగింది. 

“రంగా....రంగా” అంటూ కత్తి తిప్పుతూనే భూమాత ఒడిలో 
శాశ్వత నిద్రలోనికి జారుకున్నారు విజయరామరాజ ప్రభువులు. 

పటాలం వద్దనున్న ఆయుధాలు రాజావారి సర్గారులు అందరినీ 
బలిగొన్నాయి. చీకటిమాటున దొంగదెబ్బ తీసి, విజయనగర రాజ్య 
సింహాసనాన్ని శాశ్వతంగా కూలదోశారు. ఆంగ్లేయులు. ఒక వీరుని 
మరణంతో ఒక శకం ముగిసింది. 


(కానీ ఆంగ్రేయులపై అతితక్కువ సైనిక బలంతో హోరాహోరీ 
పోరు జరిపి చరిత్ర కెక్కి శాశ్వత కీర్తిని పొందారు చిన విజయ 
రామరాజు ప్రభువులు. సాహసవంతమైన ఈ యుద్ధం “ పద్మనాభ 
యుద్ధం” పేరుతో పౌరుషాన్ని ఆంగ్లేయులపై పోరాడవచ్చనే ధైర్యాన్ని 
నింపింది ఆనాడు.) 


66 నీకు 99 


నిగర్విగా వుండటమే తెలుసు - నీకు 

నిష్మల్మషమైన మనసుతో మాట్లాడటమే తెలుసు - నీకు 
నిక్కడు - నీల్లులకు అవకాశమే ఇవ్వటం తెలీదు - నీకు 
అన్ని వేళల్లోనూ నీకు నేనున్నానుగా Don't worry - గా 
వుండటమే తెలుసు - నీకు 


నిక్షేపాల కోసం పాకులాడటం తెలీదు - నీకు 
నిరుపేదను కూడా - అక్కున చేర్చుకోవటమే 

తెలుసు - నీకు 

నివురు గప్పిన - నిప్పులా మాట్లాడటం తెలీదు - నీకు 
నిగ్రహంతో చిరునవ్వుతో అడుగిడటమే తెలుసు - నీకు 


నిక్కచ్చితనమే అణువు అణువులో సొంతం నీకు 
నిఘంటువుల కందని నిర్మలత్వమే తెలుసు - నీకు 
నికృష్ణపు పన్లు చేయటం తెలీదు - నీకు 

నిన్న లేని అందాన్ని అందించడమే తెలుసు - నీకు 


నిజాయితీగా - అడుగు కదపటమే తెలుసు - నీకు 

నిశ్చలమైన - మనసుతో - మసలటమే తెలుసు - నీకు 

నిబ్బరంగా వుంటూ - నిందలు మోపటం తెలీదు - నీకు 

నిబంధనలను పాటిస్తూ - 

“ నామనసే ఒక తెల్లని కాగితం ” లా 

పూర్ణిమ స్నేహ రేఖల్లాగా - అలరించటమే తెలుసు - నీకు 
- లంకా వెంకట సుబ్రహ్మణ్యం, 94404 48650 


విశాఖ సంస్కృతి | మే | 2023 


